పతృపితా మహాదులకుత్తమగతులకు శ్రాద్ధకర్మ చేసి తీరవలెనని 
దేవ పితృకార్యాభ్యాం న ప్రమదితవ్యం అని వేదము శాసించినది. 
ఎతృపితామహాదులవల్లనే ఈ శరీరమును బొందిళిమి. 
'పెంచబడితిమి. వారిచే లాలించబడి యింత వారమైతిమి. 


వీటన్నిటికి కారణము వారే గదా. అటువంటప్పుడు వారిపేర 
నొక నత్కార్యమును చేయకపోయిన మనకంశును 
కృతఘ్నులుందురా! పితరులపేర దానధర్మము చేసినపుడు 
అన్న శాంతి జరిపినపుడు వారియాత్మ సంతృప్తి చెందును. 
శాంతిని బొందును. ఉత్తమగతుల బొందును. శ్రాద్దకర్మవల్ల 
ఒకవేళ (ప్రేత జన్మలోఉండినప్పటికిని (పేతత్వము తొలగిపోవును. 

శ్రాద్ధకర్మ అసంబద్దమై నదని వస్తు సామఃగి సం[గ్రహించుటకు 
పిండివంటలతో కంఠపర్యంతము భుజించుటకు సా సల్ల పర్షులెన 
బ్రాహ్మాణులచే కల్పించబడినదని చెప్పువారును గలరు. వారు 
విందుభోజనములకు బోవచ్చును. బంధుమిత్రాదుల బిలచి 
రకరకమ్ములెన పిండివంటలతో కమ్మని విందు పెట్టవచ్చును. 
వ్యర్థముగా ఖర్చు చేయవచ్చును. తాగితందనాలాడి ఆనందములో 
పారవశ్యము నొందవచ్చును. కాని...తద్దినమునాడు ఒక 
(బ్రాహ్మణుని పిలచి భోజన సామగ్రి నిచ్చుటకో, భోజనము 
పెట్టుటకో బరువు పడుచున్నారు. 

మానవమాత్రునికి దేవబుణ బుషిబుణ పీత బుణమున్సట్లు 


శాస్త,ములు చెప్పుచున్నవి. తల్లిదండడులు చెప్పినట్లు విన్తి 
(se) 


శీలం వరం భూషణ్‌ - శీలమే జీవునికి అలంకారము. 


నడచుకొనుటవలను వారు మరణించిన పిమ్మట విధి విధానమున 
లాలా ఏ బబ్ముట ఎలి విధానము 


అపరకర్మల నిర్వర్తించి శద్ధతో (శాద్దము చేయుటవలను 
_పత్సబుణము తీరుచున్నది, 
శ్రాద్ధము పెట్టుటవల్లి పితరులు సంతృప్తి చెంది అభీష్టములు 
సిద్ధింపచేతురని విష్ణుపురాణమున గలదు. ఒక్క పితరులేగాక 
విశ్వేదేవతాగణము మాతామవాగణమును నంత్యోప్తి 
చెందుచున్నారనియు విష్ణుపురాణమే చెపి నది. శ్రాద్ద సమయమున 
ఆవాహనము చేసిన పితరులు వచి ఏ ఆత్మీయులు చేయు కాద 
కర్మనుగాంచి సంతోషపడుచున్నారు. మా వంశమున (శ్రద్దా 
భక్తులతో (శ్రాద్ధము చేని పీండ(వ్రదానను చేయు 
బుద్ధిమంతుడెవడైనను పుట్టునాయని పితరులు కోరుకొను 
చుందురని విష్ణుపురాణమున కనుపించును. (్రద్దమునాడు తద్దినము 
పెట్టకున్న నిరాశాహత్ములై శాపము పెట్టుదురు. (ప్రతి యొకరికి 
థ్రాద్ధ కర్మాచరణము అవశ్యకర్తవ్యము. శౌద్దకర్మవల్త సంతృప్తి 
చెందిన పితరులు (శాద్దకర్తకు దీరాయువును విదఃను ధనమును 
స్వర్గమును మోక్షమును సుఖమును మేధసూను వివేకమును 
స్మృతిని ఆరోగ్యమును జాతి స్మరణమును కను ఇటువంటి 
వెన్నిటినో అను[గహింతురనుటకు ప్రమాణ వాకఃము లని యో 
కనుపించుచున వి. ఆయుః ప్రజాం ధనం విద్యాం స్వర్ణం మోక్షం 
సుఖాని చ! ప్రయచ్చంతి తథా రాజ్యం ప్రీతా న్యాణాం పితామహాః- 
ఇటువంటివే యాజ్ఞవల్క్య స్మృతి 1-270, గరుడ పురాణ 1- 
99-39, అగ్ని పురాణము 105-41లలో కనుపించును. (ప్రజ్ఞా 
పుష్టికి స్మృతిర్మేధా రాజ్య మారోగ్యమేవ చ| పిత్యాణాంహి (ప్రసాదేన 
ప్రాప్యతే సుమహాత్మనామ్‌. (వాయుపురాణము) 73-71. 
కూర్మపురాణ హరివంశములు ఢ్రౌద్దమును మించిన శ్రేయస్సును 
కలిగించు కార్యమే లేదని చెపి నవి. 
(శాద్దాచరణము 
శౌద్దతర్భణాదుల బొందుటకే వృు[తనంతానమున 

భిలషించునది. శ్రాద్దాదుల చేసి పుంనామనరకమునుండి పీతరులగా 
పాడువాడే పుతుడనబడుచునా డు. 

వుంనామ నరకాల్‌ యస్మాత్‌ (త్రాయతే పితరం నుత॥ 
తస్మాతు త్ర ఇతి ప్రోక్తః స ,(యమేవ స యంభువా | 
(మనుస్మృతి 1-38) 

జీవతో వాక్యకరణాత్‌ ప్రత్యబ్దం భూరి భోజనాత్‌। 
గయాయాం పిండదానాచ్చ తిభిః పుత్రస్య పుత్రతా! 


మూర్టస్య నాస్త్రాషధ్‌ - మూర్చుని మూర్హతకు మందు లోదు. 


రజతోత వ సంచిక 


పితరులు జీవించియున్నవ్వుడు వారు చెప్పినట్టు 
చేయుటవల్లను, మరణించిన తిథినాడు శక్తి యున్నంతవణకు 
అన్నదానము చేయుట వల్లను, గయా క్షేత్రమున పండ ప్రదానము 
చేయుటవల్లను పుత్రత్వము సిద్దించుచున్నది. 

ఒకప్పుడు సీతారామలక్ష్మణులు అరణ్యములో సంచరించుచు 
అత్రిముని ఆశ్రమము చేరిరి. అప్పుడు అత్రిమహాముని రామా! 
ఇక్కడికి సమీపమున బ్రహ్మనిర్మితమై న పుష్కర తీర్థమున్నది. 
అక్కడికి బోయి దివంగత్సులెన పితరులనుద్దేశించి విధివిధానమున 
(్రైద్దము సేయుమనెను. రాముడు సీతాలక్ష్మణ సమేత్తుడె పుష్కర 
తీర్థము చేరి శ్రాద్ధము చేయుచు గారగుజ్ఞు రేగుపండ్లు, ఉసిరిక 
పండ్లు, మారేడు పండ్లు గలిపి పిండ ప్రదానము చేయుచు “ఇదం 
భుంక్ష్వ మహారాజ! ప్రీతో యదశనావయమ్‌! యదన ్నః పురుషో 
భవతి తదన్నస్తస్య దేవతా!” మహారాజా! ఇదియే ఇప్పటి 
యాహారము. మానవుడు తిను ఆహారమునే అతని దేవతలు 
భుజించుచుందురుగదా! అనును. లక్ష్మణుడు తెచ్చిన కందమూల 
ఫలములతో సంతర్పణ జరుగుచున్నది. ఇంతలో వడ్డించుచుండు 
సీతాదేవి హఠాత్తుగా వడ్డన చాలించి ప్రక్కకు తొలగిపోవును. 
రాముడామెను అట్టు చేయుటకు గారణమడుగగా భుజించు 
వారిలో దశరథమహారాజునూ భుజించుచున్నారు. మామగారి 
యెదుట కోడలుండరాదనే నియమమును పాలించితిననెను. 
ఇటువంటి సంఘటలెన్నియోగలవు. వాటిని బట్టే (ౌద్ద 
సమయమున పితరులు స్వయముగా వచ్చి భుజించువారని 
విశ్వసింపవచ్చును. ఒకసారి మదనమోహన మాలవ్యాగారు ప్రయాగ 
క్షేత్రమున త్రివేణీ తీరమున జరిగిన సనాతన ధార్మిక మహాసభలో 
మహావిద్వాంసుల సమక్షమున తన అనుభవమును వివరించుచు వ 
“నేను గయలో పితరులకు పిండ (ప్రదానము చేయుచున పుడు 
అపూర్వ తేజోమయమ్ములెన రెండు చేతులు వచ్చి ఆపిండమును 
(గ్రహించి పోవుటను ప్రత్యక్షముగా జూచి ఆశ ర్య పారవశ్యమునందితి” 
ననిరి. పొరాణికముగా, చారిత్రకముగా అనుభవముగా ఇటువంటి 
నిదర్శనములెన్నియో గలవు. 

మృతతిథినాడేగాక మహాలయవక్షము లోను శాద్దము 


చేయవలెననిశా స్త ము శాసించుచునంది. మహాలయ పక్షమున 
——_ హను. మహాలయ పక్షమున 


శౌద్దము పెట్టకున్న పితృదేవతల నిటూరు లు వారిని 
గ్ర | 


సర్వనాశనము చేయుననుటకు ప్రమాణము గల 


సూర్యే కన్యాగతే శ్రౌద్దం యో న కుర్యాద్దృహాశ్రమీ | 


ధనపుత్రాః కుతస్తస్య పితృనిఃశ్వానపీడనాత్‌ | 
(శ్రాద్ధ సంబంధ విషయములు పలుచోట్ల కనుపించుచున్నవి. 


ar (శౌద్దభోక్త-శ్రాద్ధవ దారము ఇటువంటి వాటిలో చాల 

నియమములున్నవి. అన్ని విధముల లర్లత గలవానినే శ్రాద్దభోక్తగా 
తకు నిమంత్రించవలెను. కూష్మాండం మహిీక్షీరం బిల్వశాకోఒక ప్రత 
నమా! ద్విజాకూష్మాండము గేదెపాలు బిల్వశాకము ల్రర్లతలేని ద్విజుడు 
న్నది. శ్రాద్ధమునకు నిషేధము. సంస్కృత వ్యంజనాద్యంచ పయోదధి 
కము ఘృతాన్వితమ్‌! శ్రద్ధయా దీయతే యస్మాత్‌ శ్రాద్ధం తేన నిగద్యతే। 
వ్రష్కర శాస్త్ర విహిత శాకములతో గోక్షీర దధి ఆజ్యములతో శ్రద్ధతో 
టు చేయు కర్మనే శ్రాద్ధమందురు. 
పక 'థ్రౌద్ధ దినమున భక్తి శ్రద్ధలతో నిర్మలచిత్తముతో యధాశక్తి 
పురుషో (బాహ్మణులకు భోజనము పెట్టవలెనని-ఈపనిచేయుటకు శక్తి 
ఇప్పటి లేనపుడు ద్విజోత్తమునాహ్వానించి పదార్ధమునిచ్చి దక్షిణ 
కలు తాంబూలములతో సత్కరించుటయు (్రైద్దమ నిపించు కొనునని 
see ఇంత మాత్రము చేయుటకు శక్తి లేనపుడు ఎనిమిది నువ్వు 
wes గింజలతో తర్పణము చేయవచ్చునని. దానికి నశక్తుడెనపుడు 
కు కొంత పచ్చిగడ్డి తెచ్చి శ్రద్దతో ఆవుకు తినిపించుటబయు 
య ఢ్రొద్దమగునని విష్ణుపురాణము చెప్పుచున్నది. ఏ వస్తువులును 
సకం గాడ లభించనపుడు కొనుటకు శక్తిలేనపుడు ఏకాంత (ప్రదేశమునకు 
ననెను. బోయి నవగ్రహములను దిక్సాలకులను పితరులను స్మరించుకొని- గ 
నత నా కడ శ్రాద్ధము చేయుటకేవస్తువులును లేవు. ధనము 
రపి శూన్యము. కాబట్టి నిండు మనసున భక్తితో నమస్కరించుచుంటిని. 
ప్రయాగ మీరునా భక్తి డ్రద్దలకు సంతృప్తి చెంది నన్నను[గ్రహింపవలెనని 
HI గట్టిగా చెవ్పవలౌనని విష్ణువురాణములో 3-14-30 
చు కనుపించుచున్నది. 
న్నపుడు విష్ణుపురాణమున ్రాద్దాచరణవిషయమై సులభ పద్దతు 
క లెన్నియో గలవు. గ్రాద్దమునెట్టి పరిస్థితులలోను విడిచిపెట్టక 
సో : చేసి తీరవలెనని శా,స ము శాసించుచున్నది. కాబట్టి (శ్రద్ధతో 
సస.  పితృభక్తితో. శ్రాద్ధకర్మ నాచరించి పితరుల అనుగ్రహమునకు 

పాత్రులు కావలెను. 

పితరుల నివానస్తానము 

శాద్దము అ థి 


పితరుల నివాసమును గురించి వేదపురాణ శాస్త్రములు 
వివరించినవి. మరణించిన పీతరులు. పితృలోకమును 
చేరుదురనుటకు వేదప్రమాణమున ఎది. అధథామృతాః పితృవు 
'సంభవంతు పితాణాం లోకమపి గచ్చంతు (అధర్వణము) 


రజతోత్సవ సంచిక 


బలీయసీ కేవల మీశ్చరేచ్చా ప - భగవంతుని యిష్టమే బలవత్తరమై నది. 


91 


చం[దలోకమునకు పైభాగమున పితృలోకమున్నదనుటకు 
సిద్దాంత శిరోమణిలో (ప్రమాణమున్నది. 
విదూర్హ్వభాగే పితరో వసంతః సా $ధః సుధాదీధితిమామనంతి | 
పశ్యంతి తేఒర్కుం నిజమస్తకోర్థ్యే దర్శే యతోఒస్మాత్‌ద్యు 
ఇ దళం త్తదెషామ్‌ | 
పితృలోకము నుండి వచ్చు పోవు దారిని పతృయానమందురు. 
ఈ మార్గముద్వారానే పితృగణము వచ్చి తమ సంతానమిచ్చిన 
కవ్యమును తీసుకొనిపోవు చుందురు. 
పీతరులతోటి నంబంధము 
శరీరములోని ఆత్మనిత్యమని శాశ ్వ తమని భారతీయాధ్యాత్మ 
(గ్రంథములు న్నిర్ణయించినవి. ఆత్మకు జనన మరణములు లేవు. 
శరీరము నరుకబడినప్పటికి అది చావదు. పాత వస్త్రమును 
విడచి క్రొత్త వస్త్రమును ధరించునట్టు ఇంకొక దేహమున 
చేరును. ఈ శరీర నాశముతోనే మన జీవితమునశింపదు. ఈ 
(ప్రాపంచిక మరణముతో స్టూల శరీరము మాత్రమే నశించుచున్నది. 
దానికి సూక్ష్మ కారణశరీరములు నిర్మింపబడియుండును: స్టూల 
శరీర భారము తరిగినపుడు జీవి సూక్ష్మశరీరములో సూక్ష్మ 
లోకములలో ప్రవేశించుట కెటువంటి ఆటంకములుండవు. 
మరణించిన తరువాత జీవుడు తగినంతకాలమువటుకు 
తనకుటుంబములోనివారి చుట్టును తిరుగుచుండును. వారిపై 
(పేమాభిమానము మమకారములు అంత త్వరగా తగ్గిపోవు. 
వారికి దగ్గరగా నుండుటయే అతనికిష్టముగా నుండును. అతడు 
సూక్ష్మ శరీరముతో అందరిని చూచుచుండును. ఇచ్చటి 
వారెవ్వరును అతనిని చూడజాలరు. (పేమదృష్టితో చూచుచు 
న్నప్పటికి ఆత్మీయులవల్ల ఎటువంటి ప్రత్యుత్తరమును బొందలేక 
నిరాశ జెందుచుండును. తనవారు తనయెడ శ్రద్ధ కనబరచి నపుడు 
తన్నుగూర్చి ప్రీతితో మాట్టాడినవుడు తానెంతయో 
సంతోషించును. పితరులు సూక్ష్మ లోకములలో నివసించు 
చున్నప్పటికిని వారినాహ్వనించినపుడు మనోవేగముతో వచు 5 
చున్నారనుటకు వేదమే (ప్రమాణము-పితరో మనోజవసః- 
బుగ్వేదమున డ్రాద్ధాన్నమును భుజించుచున్నారనుటకు 
ప్రమాణములెన్నియో యున్నవి. శ్రేయస్సును అనుగ్రహించు 
పితరులానేనెజుగుదును. ఆపితరులు నాయాహా 'నమును మన్నించి 
యిచ్చటికి వత్తురుగాక (19-56). ఓ పితృదేవతలారా! ఈ 
యజ్ఞమునకు రండు (శ్రాద్దమునకు పితృయజ్ఞమని పేరు) 


92 రజతోత్సవ సంచిక ఢీ ₹ెలవ్రభ 


దర్భల్నపె ఉంచిన కవ్యముకొట్లుకె మిమ్మాహ్వానించుచున్నాము. 
మాయాహ్వానమును వినుడు. తండ్రి పుత్రునితో మాట్టాడునట్లు 
మాతో సంభాషించుడు. మమ్ము రక్షించుడు (19-57). 
అగ్నిష్పాత్ములెన పితరులు మాయజ్ఞమునకు వత్తురుగాక. 
దర్భాననముపై కూర్చుందురుగాక (19-69). మేము 
అగ్నిష్పాత్తులను పితరుల నాహ్వానించుచుంటిమి (19-61). 
ఈవిధముగా పితరుల నాహ్వానించుట కెన్నియో వేదమం(త్రము 
గలవు. పితరుల క్షేమమున్నకె వేదములలో ప్రార్థన చేయబడినది. 
ఇహలోక పరలోకములలో నుండు పితరులు మధ్యమలోకమున 
నుండు సోమ భాగ్గులైన పితరులు ఊర్హ్వ్య లోకము బొందుదురుగాక 
(19-49) 

మన ఆహ్వానమును మన్నించి పితరులు ఇచ్చటిీకి 
వచ్చుచున్నారు. మానము ఇచ్చిన కవ్యమును 
(గ్రహించుచున్నారనుటకును వేదములో ప్రమాణములు గలవు. 

పితరులు దర్భలపై గూర్చొని కవ్యమును (గహింతురుగాక 
(9-59) పితృ పితామహ |ప్రపితామపులకం స్వధా - అను 
అన్నము సంప్రాప్తించినది. పితరులాహారమును భుజించి తృప్తి 
చెందిరి. ఓ పితరులారా! ఆచమనాదుల చేసి పరిశుద్దులు గండు 
(10-36) 

పితరులతోడి సంభాషణ వ్యక్తము చేయుచు వేదమిట్లు 
చెప్పుచున్నది. ఓ సోమా! పితరులతో మాటలాడుచునే నీవు 
స్వర్గమును ప్వథివిని విస్తరింప చేసితివి (19-54) ,పిత పు త్రునితో 
మాట్టాడునట్టు పితరులు మాతో మాబ్లాడుదురుగాక (19-56) 

పితరులు సంతుష్టలెనపుడే శుభప్రదమ్ములెన ఆశీర్వ చనములు 
బలుకుచుందురు. పితరులు మన డ్రౌద్దకర్మ తో సంతృప్తి జెంది 
మన కోరికల నెరవేర్చుచున్నారు. (10-36) 

సౌమ్యమూర్తియగు పితరుడు నను ్న పరిశుద్దుని చేయుగాక. 
పితామహ, (పపితామహులు నను ్న పవిత్రుని జేయుదురుగాక. 
ఇట్లు పితరులచే పవిత్రుని చేయబడిన నేను పూర్ణాయువును 
బొందుదును గాక (19-36). సత్యము నొటిగిన పితరులు 
శేతురహితులు. వారు ఆవాహిత్తులె మమ్ము రక్టిందురుగాక (19- 
57) వారికృపవల్ల మనము ధనసంపన్నులమగుదుముగాక- 

పితరులు సూక్ష్మశరీరము గలవారు. కాబిట్టే మనకంటెను 
శక్తివంతులగు చున్నారు. వారికి మనకు క్షేమమును గలిగించు 
సామర్థ్యమున్నది. వారి మంగళాశీస్సులు మనకు ఫలించును. 


హుతం విప్రముఖాగ్నిమ (మనుస్మృతి) బ్రా్మాణుడు, అగ్ని 


వారిని తృప్తి పఅచుటవల్ల సంతోషము గలిగించుటవల్ల 
మనకెంతయో శ్రేయస్సు గలుగు చున్నది. వారి నావాహనము 
చేసి తద్దినము పెట్టుటలో మిక్కిలి శ్రద్ధ అవసరము. శ్రద్దతో 
చేయబడునదియే శ్రాద్ధము. ప్రతి సంవత్సరము మ తాహస్సునాడు 
(శ్రాద్ధము పెట్టి తీరవలెనని'వర్షీ వర్షే మృతతిథా శాస్త్రం కుర్యాత్‌” 
అని శాస్త్రము శాసించున్నది. (బోధాయనీయ పితృమేధము 
3వ సూత్రము) 


(ద్ద విభాగము 


పితరుల పేర అగ్నిలో హవనము చేయుట- మరణించిన 
పితరులను భుజింపచేయుటకు ఆహ్వానము చేయ అగ్ని ప్రార్థన 
చేయబడినది. యే నిఖాతా యే పరోప్తా యే చోద్ధతాః సర్వాస్తా 
నగ్న ఆవహ పిత్యన్‌ వావిషే అత్తవే - (యజుర్వేదము) ఓ 
అగ్నిదేవా! నీళ్ళలో మునిగిపోయినవారిని చితిలో భస్మమైన 
వారిని అంతర్షిక్షమున నశించినవారిని ఇటువంటి పితరుల 
నందరిని యీ శ్రాద్ధకర్మకు పిలుచుకొనిరమ్ము. 

అగ్నిలో ఆహూతులు వేసిన వారికెట్టు చెందునన్న విషయమ్నుపె 
మహాభారతములోని అగ్ని పలుకుల వినుడు. 
వేదోక్తేన విధానేన మయి యత్‌ హూయతే హవిః | 
దేవతాః పితర్షశ్చెవ తేన తృస్తా భవంతి వె 1 (ఆదిపర్వము 7-7) 
దేవతానాం పితాణాంచ ముఖమేతదహం స్మృతమ్‌ | (7-10) 
అమావాస్యాం హి పితరః పొర్ణమాస్యాం హి దేవతాః | 
మన్ముళ్లేనైవ హూయంతే భుంజతే చహుతః హవిః | (7-11) 

వేదోక్త విధానముతో నాలో హౌమము చేయుటవల్లి దేవతలు 
పితరులు తృప్తి చెందుచున్నారు. దేవతలకు పితరులకు ముఖము 


నేనే- అమావాస్య యందు పితరులు పూరిమయందు దేవతలు 
నాముఖములోనే కవ్యమును హవ్యమును భుజించుచునా?రు. 
అగి సహోదరుడుగా భావింపబడు (బాహ్మణుని జఠరాగ్నిలో 


బ్రాహ్మణ ముఖమున ఆ పితృదేవతల పేర కవఃమును 
సమర్పించుట మణీయొక విధానము. విద్యాతపః సమృద్దేషు 


విరాట్‌ పురుషుని ముఖమునుండి ఉద వించెనరనుటకు వేద 
శాస్త్ర, ప్రమాణములెన్నియో కనుపించుచున్నవి. 
బావ్మణోఒస్యముఖమాసీత్‌-(బుగే (దము) 
ముఖాదగ్ని రజాయత (యజుర్వేదము) 
కొన్ని శాస్త్ర గంథములలో (బ్రాహ్మణులను ఆగ్నేయులని- 


iebere lg || భష, 


అమ్మితస్య కుతః నుఖత్‌ - మి(తులు లేనివానికి నుఖమెట్టు లభించును? 


(త్రీ గ్రాలవళ 


(బ్రాహ్మణుని అగ్ని అనియు చెప్పియున్నారు. 
మీమాంసాదర్శన (3-4-24) నూతముపై వ్రాసిన 
'శ్రీశంకరభాష్యమున ఆగ్నేయో వె బ్రాహ్మాణమ్‌-అను (్రుతిపెప్ర 
(్రోోత్తరముల గమనించుడు- ప్రశ్నః అనాగే యేషు బ్రహ్మణేషు 
ఆగ్నేయాదిశబ్దాః కేన ప్రకారేణ? ఉత్త ః గుణవాదేన. ప్రశ్నః 
కోగుణవాదః? ఉత్త ః అగ్ని సంబంధః. (ప్రశ్న ః కథమ్‌? ఉత్తః 
అగ్ని బ్రాహ్మణయోః ఏకజాతీయత్వాత్‌. ప్రశ్నః- తయోః కిమేక 
జాతీయత్వమ్‌. ఉత్త ః ప్రజాపతి రకకామయత. (ప్రజాః సృజేయే 
యమితి. సముఖతః త్రివర్ధం నిరమిమీత. తం అగ్ని దేవతా 
అన్వసృజత. (బ్రహ్మణో మనుష్యాణామ్‌-తస్మాత్‌ తే ముఖ్యా? 
ముఖతో న ససృ్ఫృజంత- ఇచ్చట అగ్నికి బాహ్మణునికి ఏకజాతీయత 


సృష్టముగా చెప్పబడినది. ఇద్దరు విరాట్సిరుషుని ముఖమునురడి 
పుట్టిన వారే. అగ్ని లేనపుడు |బాహ్మణునికే కవ్యమీయవచ్చును. 
అగ్న్యభావేతు విప్రస్య పాణావేవోపపాదయేత్‌ (మనుస్మృతి ౩- 
212), వెళ్వానరః ప్రనిశత్యతి థిర్రాహ్మణో గృహాన్‌ (కఠోపనిషత్తు 
యాలు కఠోపనిషత్తున (బాహ్మణుని వెశ్వానరాగ్నిగా భావించిరి. 
దీనికి శంకరభగవత్సాదులు భాష్యము రాయుచు 
_వశ్వానరోజగ్నిరేవ సాక్షాత్‌ ప్రవిశతి అతిధిఃసన్‌ (బ్రాహ్మణో 
గృహాన్‌ అనిరి. బ్రాహ్మణా వ్యాగ్నిదేవాన్తు-అని భవిష్యపురాణ 
(బ్రాహ్మపర్వమున కనుపించును. 


మొదటిదాన్నిబట్లి సాక్షాత్‌ అగి. రెండవ దాని బటి 


బాహ్మణునిలోనుండు ఎశ్వానరాగ్ని కవ్యమును సూనక్ష్మృపలుచి 


పితరుల కందించుచున్నది. ఆ పితరులు ఆ స్తూక్ష్మృకవ్యముతో 
తృప్తి సడుచున్నార్లు. వారు సూక్ష్మ శరీరులు కాబట్టీ. వారికి 


స్టూలమునుండి సూక్ష్మ భూతమై న భోజనము 

అవసరమై యున్నది. దానివల్లనే వారికి తృప్తిగలుగును. 
మనము మననోటితో స్తూలభోజనమును మన కడుపు 
యుణబు బుణబ ఉల న్ఫూలిభి జనమును మన కడుఫ 


లోపలికి పంపించుచున్నాము. మన ఆత్మ సూక్ష్మమె నది. అది 
సూక్ష్మ భోజనమునపేక్షించును. మనము పంపిన సూల 
భోజనమును జరరాగ్ని సూక్ష్మ పలుచి సూక్ష్మ మై న అంతరాత్మకు 


పంపుచుండును. ఇచ్చట అదే స్వయముగా ఈ పని చేయును. 
ఆ సూక్ష్మ త్త్యముతోమనఆత్మీ యులుతృప్తిపడును. ఇళ్లు సూక్ష్మ 


నుండు భోజనమును అగ ద్వారాగాని | బాహ్మణాగ్నిద్యారాగాని 
గహించి సూక్ష్మత ఏమును బొంది సంతృప్తి చెందుచునా రు. 


రజతోత వ సంచిక 


_ఆ దినమందేగాక ముందునాటి 
భుజింపగూడదని శాసించినది. పితృ శ్రాద్దమునాడు ఏ దోషములేని 
_భుజింపగూడదని శాసించినది. 


93 


యజ్ఞమువలన సంతృప్తి చెందిన దేవతలు వర్షమును 
కురిపించుచున్నారను విషయమునందరంగీకరించిరి. ఇట్లే 
'శ్రాద్రమందును కవ్యమును అగ్ని సహోదర్వుడైన బ్రాహ్మణునికి 
సమర్చించినను అగ్నిలో వ్రేల్చినను వారు దానిని సూక్ష్మపటజుచి 
చందలోకమున నుండు పితరులకు చేరు చున్నారు. దీనివల్ల 
పితరులు సంతృప్తి చెంది డ్రాద్దకర్తకు ధనధాన్య సత్సంతానాదుల 
ననుగ్రహించుచున్నారు. పితరుల అను[గ్రహమున కర్త 
శ్లేమపడుచున్నాడు. 

“సోమాయస్వాహా, వరుణాయ స్వాహా” మొదలగు మంత్రముల 
తో దేవతలకిచ్చు హవిస్సును సూర్యుడాకర్షించునప్లు పితరులనుద్దే 
గించి వ్రేల్చినసమర్చించిన కవ్యమును సూర్యుడాకర్షించి సుషు 
మ్య్ఞూరశ్మిలో ప్రకాశింప చేసి చంద్రలోకమునకు బంపుచున్నాడు. 
చంద్రుడు తనలోకమున నుండు పీతరులకు చేర్చుచున్నారు. 
శాదభోక అయిన బాహ్మణుని అగ్ని మందముగాగూడదు. అగ్ని 
మందమె న మహాగితోసంబ J 
ఏమి 


విశిష్ట (బ్రాహ్మాణునే నిమంత్రించవలెనని స్మృతులు చెప్పినవి. 
ఆపస్తంబ ధర్మసూతబోధాయనీయ పితృవేధసూత్రాది 
(గ్రంథములలో శ్రాద్ధ బ్రావ్మాణ భోజనవిషయమున్నది. 
మహాభారతారణ్య పర్వములోను - “బ్రాహ్మణా ఏవ సంపూజ్యాః 
వుణ్యన్వర్గమభీప్పుతా! (్రాద్దకాలే తు యత్నేన భోక్తవ్యా 
హ్యజుగుప్పితాః” అని చెప్పబడినది. 

(శ్రాద్ధకర్మ లోని విజ్ఞానము 


శాదసమయమున భూమిపె దర ల పటుచి వాటిపె యవలను 
"అక్షతలను తిలలను వేసి పీండముల బెట్టు చున్నారు. 


పిండములపెనను యవ,తిల, దుగ్గ, మధు, తులసీదళాదులన్లు 
ahead నర పు nat sh bet Mad Hass =o adda ల 


దర్చలను వేయుచున్నారు. శాదకర్త పితరులను, యముని, 
పరమేశ్వరుని ధ్యానించుచున్నాడు. పురోహితుడు మంత్రములను 
చ్చరించు చున్నాడు. యవలలో! అక్షతలలో శీతల విద్యుత్తున ది. 
తిలలలో శ్రీరములో ఉష్ణమె న విద్యుత్తున్నది. తులసీ దళములలో 


Tr వి ధి. పురోహితుడు పితరులను 
త్వము గల పతరులును మనమిచ్చిన స్తూల పదార్ధ రూపమున ౦౭డ_విథమ్ములెన విద్యుతున్నది. పురోహితుడు పితరుల 


ద్దేశించి మంత్రములనుచ్చరించినపుడు ఉప్ణవిద్యుత్తు పుట్టి బయటికి 
వచ్చుచున్నది. వేదవేత్తయై న బ్రాహ్మాణునినుండి అలౌకికమై న 


అశాన్తన్య కుత న్ఫుఖమ్‌ - శాంతిలేనివానికీ నుఖమెక్కడ. 


'వెదిక క్రియాసిద్ధమై న విద్యుత్తు కూడ బయల్వెడలు చున్నది. 
ఈ విద్యుత్సమూవహమును మధువులోని విద్యుత్తు కలుపుచున్నది. 


విద్యుత్సమూవామంతయు వేదమంత్రముల విద్యుత్తు గలసి 
యొక్కటి యగుచున్నడి: ప్రిండములనుండి ఉత్పన్నమగు 
విద్యుత్తు భూమిలో కలసిపోకుండ ఉండుటకే దర్భలు 
పరచుచున్నారు. ఈ దర్శలు పిండములలోని విద్యుత్తును 
భూమిలోనికి పానీయన్హ ధ్యానము చేయువాని విద్యుత్తును 
రక్షించుటకే ధ్యానము చేయునప్పుడు దర్శాసనము పఅుచుకొని 


_కూర్చొనవలెననిరి. మధువు అన్ని విద్యుత్తులను కలిపి ఒక 
అలౌకిక విద్యుత్తును పుట్రించును. అది 


మానసికశక్తితో గలసిపోవును.మన స్పంకల్పముతో శాస్త్రీయ 
కన యు న 

విధానముగా శద్దతో చేయు డ్రాద్దాది కర్మలు చంద్ర 
లోకముననుండు పితరులకు సంతోషముగలిగించు చున్నవి. 


మనస్సుకు అధిష్టాత చంద్రుడు. అతడు మనస్సంకల్సముతో. 


చేయబడు కర్మను సూక్ష్మ రూపముతో తనలోకమునకు ఆకర్షించి... 


పితరులకు చేర్నుచున్నాడు. సూర్యచం|ద్రాది దేవతలు మన 
మనస్సంకల్పమును తెలిసికొందురనుటకు వేదములలో స్మృతుల్లో 


వృత్త జ్ఞా సర్వదేహినామ్‌ 1(మనుసృతి 8-86) ఇచ్చట సూర్య 
చంద్రులును మానవుల ప్రవృత్తిని (గ్రహించుచుందురని 
చెప్పబడినది. చం[దుడు మనస్సుకు దేవత. [శాద్దమున 

శ్రాద్ధము చేయుటవల్ల మృతపితరులకుసంతృప్తి గలుగు 


చున్నది. శాద్ధమనగా పితరుల గూర్చి (శద్దతో విధి విధానముగా 


పదార్థమిచ్చ్ని సత్కరించుటబయని బహ్నాండ పురాణమున 
గనుపించు చున్నది. 


దేశే కాలే చ పాత్రే చ శ్రద్ధయా విధినా చ యత్‌ | 

పిత్యనుదిశ్య విప్రేభ్యో దత్తం శ్రాద్ధముదాహృతమ్‌ | 

ప్రేతం పిత్తూంశ్చ నిర్దిశ్య భోజ్యం యత్రి ప యమాత్మనః ॥ 

శ్రద్ధయా క్రియతే యత్తు తచా ద్దం పరికీర్తితమ్‌ | 
(శాద్రభేదములు 

శ్రాద్ధము పార్యణముూఏకోద్దిష్టమని రెండు విధములు. 


రజతోత వ సంచిక = 


డ్రాద్దకర్మలో మధువునకెక్కువ (ప్రాముఖ్యమిచ్చిరి. ఈ 


శాస్త్రములలో ప్రమాణము లెన్నియో యున్నవి. ద్యౌర్ఫూమిరాపో _వేయునప్పుడు ఎడమమోకాలు భూమిపై ఆనించి వేయవలెను. 
హృదయం చం ద్రార్కాగ్నియమానిలాః | రా తిఃసంధ్యే చ దర్శశ్చ (్రాద్దమునాడైనను (ప్రాతఃకాలమున స్నానముచేసి సంధ్యవార్చి 


సకాలములో (బ్రాహ్మణులకు భోజనము పెట్టుబయని లేక అర్బింపరాదు. సాల గ్రామమును సమీపమున బెట్టుకొని శ్రాద్ధకర్మ 


ఒకరినుద్దేశించి చేయు డ్రౌద్దమునకు ఏకోద్దిష్టమని పేరు, 
పురుష్తతయమును ద్దేశించి చేయు డ్రాద్దమునకు పార ౯ శ్రాద్ధమని 
పేరు. 

నిత్య-నెమిత్తికాకామ్యములని (శ్రాద్ధము మూడువిధములు. 
ప్రతి సంవత్సరము మృతాహస్సునాడు చేయు (ప్రత్యాద్దికము- 
దర్శశ్రాద్దము-మహాలయము నిత్య శ్రాద్దములు. (గహణము 
సంక్రాంతులు మొదలగు నిమిత్తము సంభవించి నపుడు చేయవలసిన 
'శ్రాద్ధములు ైమిత్తికము. ఆయా తిథుల్లో నక్షత్రముల్లో 
చేయవలసినట్టు చెప్పినట్టివి కామ్య శ్రాద్ధములు. 


శాదనియమములు వేదా 
(1 
© నియమ 
శాద్దమునాడు గంట వాయించరాదు. దేవతార్చన 
Ea య 
చేయునప్పుడు గంట వాయించుటయు నిషేధమే. శ్రాద్ధము Ee 
నిని 
నుద్దేశించి తెచ్చిన వస్తువులను పితరులకు సమర్పింపనిదే గలవో 
నిని, వి 
పరులకీయరాదు. అట్లిచ్చుట అపచారము. ' భోక్తలకాపోశన a 
న! 
మిచ్చునంతవజుకు మొదట విశ్వేదేవతలకు అటుపై పితరులకు న్‌ మ 
.అర్బనాదుల జరుపవలెను. హస్తోదక మిచ్చు నప్పుడంతయు wa 
మొదట తాను తీసుకొని పిమ్మట భోక్తలకీయవలెను. IE 
పితరుల నరి)ంచునపుడు పితరుల అర్వపా|తలలో తిలాదుల 
పితరుల నర్చించునపు రసా తలలో తిలాద్దుల, చెప్పవ 
ప్యుత్రుని 
స్తానము 
బౌపాసన చేసుకొనవలెను. చతుష్పాత్ర ప్రయోగము చేసి బాపాసన చ. 
చేసుకొని ఆయగ్నిలోనే అగ్నీకరణము చేయవలెను. య 
01 
శాద్దపాకమున గోధుమలు, నువ్వు, ఆవాలు తప్పక a 
en లి, (3 
వినియోగింపవలె. శ్రాద్దమునాడు (ప్రత్యేకముగా వంట చేయించి వ. 
వ క న య! జ్జ అ ళ్‌ 
దేవతలకు, నివేదన చేయవలె. ఆపస్తంబ సూత్రులు శ్రాద్ధమున 
వారా వాడా Ty మాతా; 
పత్యేకముగా విమ్సుస్తానమున ఒక భోక్తను నిమం|తించి 
(త మ్టుస్థా క 6 (నును 
తగిన; 
ముగించవలెను. ్రాద్దశేషాన్నమును శూ ద్రాదులకు బెట్టరాదు. అ 
స్‌? 
విశ్వేదేవులకు పితరులకు పాదప్రక్షాళనము చేసినచోట ఒకరి ఏతే 
నా 
పాద్యజలము మరియొకరి పాద్యజలముతో తాకకుండునట్టు నం 
ప్రయత్నించవలెను. నో 
మహ? 
(శాద్దమునకు దగిన (దవ్యములు కం 
(౨ వ్రూజ। 
అరటికాయ - పొట్లకాయ, దోసకాయ; బీరకాయ, కాకర bu 
గుమ్మడి, కంద, చామ కూరకు వాడవలెను. వంకాయలు క్‌. 


బూడిదగుమ్మడి - సార - మునక్కాయ ఇటువంటివి వాడరాదు. 


అతి తృష్ణా వినాశాయ - అత్యాశ వినాశమునకు హేతువు. 


చేయించి 

్రాద్దమున 
పంత్రించి 
) గ్రాద్ధకర్మ 
బెట్టరాదు. 
టు ఒకరి 


)ండునట్టు 


శ్రీ హాలవ్రజ 


కందులు, అలచందలు, ఉలవలు, కొల్జులు, జొన్నలు వాడరాదు. 
వడలకు మినుములే వాడవలెగాని అలచందలు వాడరాదు. పప సుకు 
పెసరబేడలనే వాడవలెను. గోధుమ పదార్థము చేసితీరవలెను. 
ఏను ద్దపాకమున చేరి) తీరవలెను. 
అలు Me కాద్ధ నౌకమున. చెర. 
'శ్రాద్దమున మొదట అన్నము అటు పిమ్మట పాయసము 


ఉప్పును (ప్రత్యేకముగా వడ్డించరాదు. పెరుగుతో కలిపి 
వడ్డించవలెను. 


(్రౌద్దనిమంత్రణయోగ్యులు 

వేదాధ్యయన సంపను ని, రోగము లేనివానిని, ఆశ్రమ 
నియమము పాటించువానిని, విద్యాశీలసద్గుణనంపన్నుని, 
శోత్రియుని, స్వధర్మనిరతుని, శాంతుని, మననశీలుని, భావశుద్ది 
గలవానిని, సదాచార సంపత్తిగల వానిని తల్లిదండ్రుల సేవించు 
వానిని, విషయాసక్తుడు గానివానిని ఇటువంటి వానిని 'శ్రాద్ధభోక్తగా 
నిమం|త్రించవలాను. ఇటువంటీవారు దారుకనవ్పుడు 
చెల్లిలికుమారుని, అల్లుని, పిల్లనిచ్చిన మామను, కూతురి 
కొడుకును, వియ్యంకులను + బంధువులను, తల్లితం డడ్రిని, 
మేనమామను, గురువును, అక్క కొడుకును నిమంత్రణ 
చెప్పవచ్చును. సోదరపు త్రుని, జ్ఞాతిని, పన తండ్రిని, పెద్దతం డ్రిని, 
పుత్రుని, పౌత్రుని నిమంత్రింపవచ్చును. కాని వీరిని విశ్వేదేవ 
స్థానమునందే నిమంత్రింవవలెను. వీరిని నిమంత్రణ చెప్పుటకు 
కొందరు సందేహించుదురు. స్మృతి ప్రమాణ వాక్యమున్నప్పుడు 
నిమం|త్రించుబలో తవృ్పులోదు. అన్నింటికి శ్నాన్తవే 
'ప్రమాణముగదా 
అనుకల్పస్త్యయం జ్లేయస దా సద్భిరనుష్టితః | 
మాతామహం మాతులంచ స (శ్రేయం శ్వశురం గురుమ్‌॥ ' 
(మనుస్మృతి ౩3-147, 148) 
తగిన వాడు లభించనప్పుడు అన్నకొడుకునుగూడ నిమం(త్రింప 
వచ్చును. గుణవదలాభే సోదర్యోఒపి భోజయితవ్యః | 
ఏతేనాంతేవాసినో వ్యాఖ్యాతాః - (ఆపస్తంబధర్మసూ త్రము 
2-7-17) 
వితృవ్యగురు దౌహితానృత్విక్‌న్వ శీ యవాతులాన్‌। 
పూజయేద్ధవ్యకవ్యేన వృద్దానతిధి బాంధవాన్‌ - (విష్ణుపురాణము) 
ఏతా పితామహైో భ్రాతా పుతోవాఒధ సపిండకః | 
రస్సర మర్హ్యాస్యుః న శ్రాద్ధం బుత్విజస్తధా | 


తరువాత భక్ష్యము అనంతరము వ్యంజనము' వడించవలెను. 


మాసికమున నారికేళ (పమాణమున పిండము చేయవచు నని 


కయ ప. 


ఆరలస్యా దమృతం విషన్‌ - ఆలన్యతచై న అమృతం విషమగును. 


రజతోత్సవ సంచిక 95 


బుతికు త్రాదయోహేతే సకుల్యా బాహ్మణా ద్విజాః | 
_వెశ్వదేవే నియోక్తవ్యాః యద్యేతే గుణవత్తరాః | (అత్రిన్నృతి) 
(గద్ద భోక్షలుగా నిమంత్రింన దగనివారు 


రోగినిాజఒంటికంటివానిని - పీపి ్పగోళ్ళవానిని - పాచి 
పండ్లవానిని - కుండకుని - గోళకుని - వేతనముతీసుకొని 
వేదము చెప్పువానిని - నపుంసకుని, మిత్రదోహిని - కన్యను 
చెరీచినవాడిని - లుబ్బుని = కొండెగానిని -అన్నకు పెండ్లగాక 
ముందు పెండ్డియాడినవానిని - దొంగతనము చేయువానిని - 
తల్లితండ్రుల విడచి పెట్టినవానిని-కర్మ భ్రష్టుని - పతితుని-నాస్తికుని 
"= జూదరిని - వెద్యవృత్తితో జీవించువానిని - దేవలకుని - 
వర్తకముచేయువానిని - రాజసేవకుని - గురువునెదిరించిన 
వానిని = పశుపాలకుని - గృహములకు నిప్పుపెట్టువానిని - 
విషముపెట్టు వానిని - అబద్ధ సాక్ష్యము చెప్పువానిని - తండ్రితోగల 
హించువానిని - మద్యపానము. చేయువానిని - 
పాదరసాదులనమ్ము వానిని - అపస్మారరోగము గలవానిని - 
అంధుని - వేదనిందకుని - సజ్జనుల నిందించువానిని-శవ వాహక 
వృత్తి గలవానిని - ఇటువంటి వారిని శ్రాద్ధ నిమంత్రణకు 
చెప్పరాదనుటకు మనుస్మృతి 3 - 150 నుండి 177 శ్లోకము 
లే ప్రమాణము . 


పండ (వమాణము 
(ప్రత్యాబ్దికమున ఉచ్చిష్టపాతల సమీపముననే పండ ప్రదానము. 
చేయవలెను. (శ్రాద్దమునకుపయోగించిన వ్యంజనములని టిని. 
కలిపి మూడు పిండములు చేయవలెను. ప్రత్యాబ్లికమున 


కొందరి మతము. 


కపిత్థ బిల్వమాత్రాన్నా పిండాన్‌ దద్యాత్సమాహిత | 

తత్సమం వికిరం దద్యాత్‌ పిండేషుచ సుసంయుతః | 

ఏకోద్దిష్టే సపిండే తు కపిళ్హం తు విధీయతే | 

నారికేళ ప్రమాణం తు |ప్రత్యబ్దే మాసికే తథా | 

తీర్దే ధర్మేచ సంప్రొస్తే కుక్కుటాండ ప్రమాణత ః। 

మహాలయే గయాశ్రాద్దే కుర్యాదామల కోపమ్‌ | (హేమాద్రి) 
గయాక్షేతమున శమీపత్ర (ప్రమాణముతో నైనను పిండ 

ర్రదానము చేసినప్పటికి నవ్వగో(తములుూను; 

ఏకోత్తరశతకులములును ఉద్దరింపబడును. 


96 రజతోత వ 


శమీష్యత ప్రమాణేన పిండం దద్యాద్గయా శిరే। 
ఉద్ధరేత ఎ ప్రగోత్రాణి కులమేకోత్తరం శతమ్‌ | 
పండ వినియోగము 


పుత్రసంతానమును గోరువాడు మధ్యమ పిండమును (పితా 
మహా పిండమును) “ఆధత్త పితరో గర ముత్ర సంతాన వర్థన”మను 
మంత్రమును చెప్పి తన భార్యకీయవలెను. వత 
సంతానములేనప్పుడీయవలెనేగాని ఉన ప్పుడవసరములేదు. 
పితరులయందు భక్తిశద్ధలు లేని భార్యకీయరాదు. శాద్రకర్త 
.౨ందరును పిండము ఆవుకు పెట్టవచ్చును. _ లేక స్‌ 
గలుపవచ్చున్లు. (శాద్ధకర్త భార్య భక్తితో డ్రేద్దతో ఆ పిండమును 
భుజించినపుడు పుత్రసంతానము గలుగుననే విశ్వాసమున్నది. 
విశ్వాసమును బట్టి ఫలితముండును. 
వివిధ వినయములు 
స్రీలుగాని, ఉపనయనముగానివారుగాని, శ్రాద్ధకర్శలెనప్పుడు 
మదర్హం భవంతః కుర్వంతు అని చెప్పి వేరొకరిని నియమించి 
శ్రాద్ధము జరిపించవలను. స్రీ పెట్టవలసిన ఆబ్దికమునాడు ఆమె 
రజస్వలయ్రై న ఐదవనాడు శుద్ధి స్నానము తరువాతనే ఆద్దికము 
జరిపించవలెను. జాతాశౌచ మృతాశౌచములలో అంతరించి 
పోయిన _ఆద్దికమును శుద్దిదినమునాడు స్నానము చేసి 
- జరిపించవలెను. 
-ఛౌద్దకర గ్రాద్ధమునకు ముందునాడు మరునాడు క్షౌరము. 
_చేసుకొనరాదు. అభ్యంగనస్నానము చేయరాదు. శౌద్ధభోక్త. 
ఎకోనాడినను క్షొరాభ్యంగనముల చేసుకౌనరాదు. రాత్రికి 


భుజింపరాదు. దినత్రయమై నను కడకు (శ్రాద్దమునాడెనను స్త్రీతో 
సంగమించరాదు. 

ఢౌద్దప్రక్రీయలో (బాహ్మణవిసర్దనకు మునుపు సువాసినికి 
భోజనము పెట్టరాదు. కొంతమంది నిమంత్రణ (బాహ్మణులతో 
బాటే కూర్చుండబెట్టుదురు. అది తప్పు. అట్టు వారితోబాటు 
భోజనముపెట్టిన ఆ (ాద్దము నిష్బలమగును. మరల మరునాడు 
తద్దినము పెట్టవలసి వచ్చును. 

శ్రాద్ధే విసర్హనాత్సూర్వం భోజయేన సువాసిసీమ్‌। 

తచ్చాద్దం విఫలం ప్రోకం శ్రాద్ధం కుర్యాతృరేఒవాని! 

పితరులనుద్దేశించి చేసిన వంటను దేవతానీవేదన కుపయో* 
గించిన ఆనాడుపవాసము చేసి మరునాడు శ్రాద్ధము చేయవలెనని 
స్మృతిసారములో కనుపించుచున ది. 


పితృాద్దేశకృతం పాకం యో దేవేభ్యః ప్రయచ్చతి | 

తద్దినే చోపవాసం చ శ్రాద్ధం కుర్యాతృరేఒహని | 

భోక్షలు_ భోజనము చేయుచుండగా పీతరులనుడేశించి 
వెలిగించిన దీపము _వల్లారపల న మరం క్‌ న 


భుబింపరాదు., అట్టుగాక భోజనము చేసినళ్చ్రై న చాంద్రాయణ 


ల్ఫరన్య పురుషో దానః - మనుష్యుడు డబ్బుకు దానుడు. 


సంచిక శ్రీశైల ప్రభ 


(వ్రతము చేయలెనని బొశనసస్మృతి చెప చున్నది. 
శాద్ధభోజన కాలేతు దీపో యది వినశ్యతి | 
పునరన్నం న భోక్తవ్యం భుక్త్వా చాంద్రాయణం చరేత్‌! 


రేపు శ్రాద్దమనగా ఈనాటేరాత్రి నీటిని దెచి పెట్టినప్పటికిఆ -| 


నీటితో డౌద్దపాకము చేయరాదని విష్ణుస్మృతిలో కనుపించు 
న 
చున్నది. న నక్తం గృహీతే నోదకేన శ్రాద్ధకర్మ కుర్యాత్‌ | 
శ్రాద్ధకర్త ధవళవ(స్తముల ధరింపవలెనని ప్రచేతసమహర్షి 
యభిప్రాయము. శ్రా ద్ధకృచ్చుక్షవాసాస్స్యాత్‌ - 
కాషాయవ్షర్ధవస్తముల గట్టుకొని జపహోమాదుల చేసినబ్బన 
అది దేవతల బొందదు. హవ్యకవ్యములలోను ఇదియే నియమము 
పాటీంపబడును. 
కాషాయవాసాః కురుతే జపహోమ ప్రతి గ్రహాన్‌ | 
న తద్దేవగమం భవతి వహవ్యకవ్యేవ్యధోహవః | 
మలిన వస్త్రము ధరించియు - కౌపీన మాత్రమును 
ధరించియు - ఉత్తరీయమును ధరింపకయు = ధోవతి గ 
గోచి పెట్టుకొనకయు - అనగా అడ్తపంచగటుకొనియు - 
కావిరంగు గల బట్టల గట్లుకొనియు- తడిబటల గ కొనియు 
చ_దిగంబిరుడె యేపనియు చేయరాదు. అట్లు చేయుట నిష్పలమే 
లాలా — ను యిట నష్బలబ్ల 
యగుచున్నద్రి | 
డ్రౌద్దశేషమును భుజించిన చాంద్రాయణ[వతము 
చేయవలెనట. కాని పినతండ్రి - 'పెదతండి - గురువు - 
మేనమామ - మహాత్ములు - జ్యేష్టసోదరుడు - పుత్రుడు -.. 
దైహ్మనిషడైన యోగి వీరి ఆద్దికములల్లో పితృశేషమును 
భుజించినప్పటికిని దోషము లేదని శాస్త్రము చెప్పుచున్నది. 
పితృవ్యస్య గురోర్వాథ మాతులస్య మహాత్మనామ్‌ | 
జ్యేన్ట భ్రాతుశ్చ పుత్రస్య 'బ్రవ్మానిన్టస్య యోగినః | 
ఏతేషాం శ్రాద్ధశేషం తు భుక్త్వా దోషో న విద్యతే ॥ 
ఇంకను శ్రాద్ధ సంబంధమై న విశేషములు నెటుగ గోరువారు 
(శ్రాదమయూఖాది (గ్రంథముల బరిశీలింపవచ్చును. 
శ్రద్ధతో భక్తితో (ౌద్దకర్మకలాపమును ఆచరించి పితరుల 
అనుగహమునకు పాతులుగావలెనని యాకాంక్ష 
(ఈ వ్యాసరచన కాధారేములు డాక్టర్‌ శ, చమన్‌లాల్‌గొతమ - 
శ్రీ, దీనానాధ్‌జీశర్మ మొదలగువారి హిందే సంస్కృతరచనలు ) 
చిరునామా? క 
విద్వాన్‌ కాశీభట్ల సుబ్బరామశర్మ, 
తెలుగుపండితుడు, 
శ్రీ సాయినాధ్‌ హాస్పిటల్‌ కాంపౌండ్‌, 
శ్రీరాములపేట, (పొద్డుటూరు, కడప జిల్లా 


న్‌ 


